ఉన్మత్త రాఘవము 


(భాస్కరకవి సంస్కృత కృతికి అనువాదము) 


కోరాడ రామచంద్ర కవి 


బందరు 


ఉన్మత్త రాఘవము 


(భాస్కరకవి సంస్కృత కృతికి అనువాదము) 
కోరాడ రామచంద్ర కవి 


(శ్రీతనయేషు సంభవ దసీమతమ జ్వర నోదనంబుకై 

శీతమయూఖ శేఖరుడు సేమముకై తనునానం దద్దయు 

న్వీతవిలేపమయ్యు దదుపేతరదవ్రణపాళి సశ్రియౌ 

శీతనగాత్మ జాధరము (శ్రీల నొసంగుత మీకు నిచ్చలున్‌. 

శకేలీరోషకషాయ యౌ గిరిసుతం గీల్కొల్ప నెయ్యంబుతో 

నాలోలాత్మత (మొక్కు. శంకరు కిరీటా(గ్లేందు వెతత్చదా 

గ్రాలక్షదవశోణమై కుపిత గౌర్యాస్యాభ నాత్మ ప్రసా 

దాలంభంబున మార్చుచున్నది యశేషాభీష్టము లేయుతన్‌ 1 


నాంద్యంతంబున 
సూత్రధారుండు: (నేపథ్యంబున కభిముఖంబుగ నాలోకించి,): ఓయార్యా! యిప్పు డిచ్చట. 
నటి: (ప్రవేశించి ఓయార్యా! యిదిగో యయితిని, ఆజ్ఞ యేమో నిరూపింతువుగాక! 


సూ: ఇప్పుడుగదా యాజ్ఞాపింపబడితి సువిశద నిజయశః కర్పూర కరండీకృత సకల కమల భావాండంబు కకుబంత 
నిశాంత దంతావల కుంభస్ట్రల (ప్రసాధన సాధనీభూత స్వప్రతాప సిందూరంబు ననవద్యనిఖిల విద్యా నిషద్యాయమాన 
వదనారవిందంబు విద్యారణ్య చరణ ,శ్రీశరణ సేవాచరణ మహోత్సవ మిళితంబునగు నీ సామాజిక జనంబుచేత!! 


గీ. సకల పండిత కవినుత చాతురియగు 
భాస్కరసుధీప్రణీతమై పరగుదాని! 
లలిత సందర్భ మున్మత్తరాఘవ మను 
(పేక్షణికము నిరూపించి ప్రియము లొసగు 2 
మణీయును 
క. అది యాంధ్రభాషకృతమై 
నదియేని సదస్యులెల్ల నమితంబౌ స 
మ్మదమందుదు రమలసితా 
పదదుగ్దం బబ్బినట్టు భవ్యాత్మకులై 3 
ఇట్లని, కావున ద[త్ర్రయత్నం బొనరింప బడుగాక. 
నటి: (సవిమర్శంబుగ) బహు విజ్ఞాన కుశలంబుగదా యీసభాజనంబు. ఎట్టు సంతోషింప జేయశక్యంబు? 


సూః ఇట్లు వచింప దగదు. విశేషజ్జులకే కాదా గుణ (గ్రహణనైపుణ్యంబు. కావున నీ సభ నీకనాయానంబుననే 
సంతోషణీయంబు, అద్ది యుచితంబ. 


68 సాహితీ నీరాజనం 


క. విమల కలావాసితమౌ 
సుమతిమనంబే హరింప జొప్పడు మిగుల 
న్లొమరార నయస్కాంతం 
బమలంబగు లోహమకద యాకర్షించున్‌ 4 


నటి: ఓయార్య యౌను. ఇద్దియ నిక్కంబు. ఐన నొక్క కొఆంత మనకుం గన్పడు. ఆంధ్రభాషా (గథితంబగునది 
గదా నిరూపింపుమని సామాజికానుశాసనంబు. అది మనంబున కగోచరంబగుచున్నది. 


సూ: ఓముద్దరాలా! యీాసభాజనం బవలోకించి మనంబు తొందర నొందెనా? తిరంబుగనుండు. తలంపునకుం 
దెచ్చికొనుము. 


మ. అమలోద్యత్రిదివ త్రిలింగ విషయ వ్యాహార సందృబ్ద్బ స 
"మద (శ్రీకృతి రామచంద్ర కృతి ధీరఖ్యాత కోరాడ గో 
! మహీదేవుడు దీని నాంధ్రపద సంతానంబు గావించి తొ 
మనః ప్రీతి నాసంగెగాదె కమమీ లీలావతీ! నెమ్మదిన్‌ 5 


నటి: (ససంకోచ సముల్గాసంబుగ) సుజన సౌహృదనిధ్యాన పరవశత నట్లంటి గాని సామాజిక ప్రసాదంబున 
దలంపునం జేరె. బాగు. అనీంతరకరణీయం బార్యుండానతిచ్చుగాక! 


సూ; ఓ యార్యా! యియ్యెడ వసంత సమయంబు విలసిల్లుచున్నది గదా! అద్ది యుచితంబే! 


గీ: మలయపవమాన మాడించు మావికొమ్మ 
దాని పూదేనెలను షట్పదములు ముమగు 
)డు నశోక భూరుహంబు 
గోయెలలు పంచమంబున గుతుక మొపగు 6 


కావుననియ్యవసరంబున కనురూపంబగునటుల గావంబొనరింపబడు గాక! 
నటి: (గానమ్ము సలుపుచున్నది.) 


క. ఎవనికి మంత్రి వసంతుం 
డెవనికి మలయానిలుండు హిత పైన్య విభుం 
డెవనికి ననుచరులళు లగు 
శివజేత సుమాగ్రుడతడు చిరజయ మొందున్‌. 7 


సూః బాగు. గానంబు బాగు. (పెజచో టవలోకించి) 


క. రుచిరంబులైన గుసుమ 
'ప్రచయంబుల వీడి మధుకరాళి నవములన్‌ 
రుచినంటి లతాంతరముల 
నచటచటను సీత వోలె నటుగు సుమేచ్చన్‌. 8 


(ఇట్లని యిరువురు నిర్గమించిరి.) 
ఇది ప్రస్తావన (శ్రీ 
(పిమ్మటం (బ్రవేశించుచున్నది పుష్పాపచయం బభినియించుచు సీత, సఖియు) 


ఉన్మత్త రాఘవము 69 
సఖి; చెలియరో! జానకీ! యెదుటనే విరులు సూడంబడు. లాతిచోటం జూపీడీ యెందు కరుగుచున్నావు? 


సీత: చెలియా! మధుకరికా! యెదుటనుండు తోటలో నింతకంటు నలరు నలరులు మిగులం గలవను కోరికచే 
నరుగుచున్నాను. 


మధుకరికః చెలియ జానకీ! యిప్పటికియు మన కిద్దేశం బపరిచితంబు. కానల శాపాను[గ్రహ సమర్హులగు తాషసులు 
"పెక్కండ్రు గలరు. ఎవనెవని యాశ్రమంబులందైనం బూల గోసితిమేని యత డతండు గోపించు. రామ భ(ద్రుండైన 
నీకు సంతసంబు సలుప బైడిలేడి జేకొని వేట నుండి మరలి రా గలడు. కావున నింతవట్టుగు పూవులం దనిసి మరలుదము. 


సీత; అందజుకుం దుల్య(గ్రాహ్యంబులు గదా వనంబుల నుండు లతా తరువుల పుష్ప ఫలమూలంబులు, నదీ 
జలంబులును. కావున నెవ్వ డేని యెందుకు గోపించు? (అని ఫూవులు పుటికం జూచి) ఆర్యపుత్రుని దేవతార్చన 
కుపయుక్తంబులగు కుసుమంబులు జాలవు. ఈమీద ముంగల నుండు వనదేశంబునం దనరిన విరులం గోసికొని 
పర్ణ శాలకుం జనుదము. 


(అని యిరువురు వెడలుచున్నారు) 


సీత: (సదృష్టి ప్రసారంబుగ) చెలియా! యిచ్చట మధుకరంబు తొందరతో గూడి యాయా తీగెల గుబురుల 
యందలి పూలతొరటలం బొరలాడుచుం దిరుగుచున్న దెందుకగు? 


మధుకరికః (పరికించి) ఓ చెలియా! పూదేనె నానుట నిశ్చల గరుత్కం బగుట నిశ్శంకంబుగం దలిరాకులచే 
సంవృతయు సహచరియునగు నీతేటి బోటిని జూచుచు నష్ట్ర వేదనంబై యున్మంత్తంబయ్యె నిక్కంబు. 


సీత: (విలోకించి) చెలియా! బాగుగ దలంచితివి. 
మధుకరికః వింత వింత! అంతటం దిరుగుచు సహచరి నాలోకింపదు. 


సీత: ఓ మధుకరికా! దీని దానితోడం గూర్చుము. 


మధుకరిక: ఈ సహకార దండంబునం బూలగుత్తిం దాటించి మధుపాన నిశ్చలంబగు నీభ్రమరంబు లేవ గొఫ్టైద. 
(అని యట్టాసరించి) ఆశ్చర్యంబు! కుసుమ గుచ్చంబునుండి వెడలిన యాప్రియురాలితో గలిసికొని యీ చంచరీకంబు 
మాధవీ మంటపం బారోహించి మధురనంబు (గోలుచు సుకముగ నున్నది. (వనాంతరం బాలోకించి సచిత్త 
'భమణంబుగ.) జానకి యెట్టులో వెడలె. ఆశ్చర్యము! ఎచ్చటం గానబడదు. (అని వన మధ్యంబుసేరి యంతట 
నెమకుచున్నది. ఎదుటంజూచి.) అబ్బురంబు! మనోహరంబగు నాకారంబున నడరు నీ యడవిలేడి మిగుల జెలిమి 
నలరించుచూడ్కి నన్గాంచి చూడ్కుల నిగుడు జలంబుల వయస్యా స్నేహంబు బోధించుచున్నది. నేనునుం దీనికిం 
బూర్యజన్మంబున సఖియనై యుండవలయునని తొందర యడర నంతటం దిరుగుచున్నది. (సవిమర్శంబుగ) 
ఇచ్చటం దపసి తలకట్టుల యాగ్రమ |ప్రభావంబున దుష్టజంతువుల సంచారంబు లేదు. జానకి యెస్టేగెనో యని 
నాకు దద్దయు విస్మయం బగుచున్నది. (నిట్టూర్వు నిగుడించి) నేను మందభాగ్యను గదా! మృగయా వ్యాపారంబున 
మరలివచ్చు రామభద్రున కేమని వచింతు? రామభద్రుడు నిట్టి వృత్తాతంబు విని యెట్టి దశ నెట్టు లనుభవింపునో 
యని నా మనంబు తరంగమాలికా తరళ కలానిధి మండలంబు కరణి గదలు చున్నది. 


(నేపథ్యంబున గలకలంబు.) 
ఇచ్చటచ్చటం దాపస జనంబులు దిరుగుచుం జూడంబడు. ఇక్కతంబున రామభ।॥ద్రుండును గనక మృగంబు 


సేకొని వచ్చుచున్నాడని తోచుచున్నది. 


(నెండియు నేపథ్యంబున.) 


70 సాహితీ నీరాజనం 


చ. సరణుల సంకరంబులుగ సలి కడుం గలశాంబుధారల 
న్విరజముగాగ జేయు డతి విస్పుట సౌరభ పుష్పరాసుల 
న్వరల నలంకరింపుడు దివాకరగోత్ర విభుండు హైమమౌ 
హరిణము బట్టి భూమిసుత హర్షముకై వనసీమ వచ్చెడున్‌. 9 


ఇత డయిన 


రా 


. త్యక్త పదాంత విన్యస్త పాదుండయి యేతెంచు సౌమిత్రి నెలమిమీజ 
బరివర్తి తేక్షణ (ప్రాంత సుందర వ్రు డయి విలోకించు నతిముదమున 
సంభాషమాణుడై శ్రవణాగ్ర పరిచుంబి యైన యంసంబున నటని దిగువ 
ద్రేలెడు నల్లెయౌ విల్లు మానుగ దాల్చి ముత్తియంబుల సొంపు మొత్తు చెమట 


గీ. బొట్టులను జుట్టు బడినట్టి మోము దనర 
బుడమి పట్టిని జూడగ బొడము వేడు 
కడర గడలేని యర్మిలి యలర రామ 
భద్రు డేతెంచె మన్మథ భద్రమూర్తి 10 


మధుకరిక: (ససంభ్రమంబుగ). ఈ రామభద్రుండు చామీకర రంగంబు సేకొని సమీపవర్తి యగు సౌమిత్రితో 
నెద్దియో యాలోచించుచు నిటులనే యేతెంచుచున్నాడు. కావున నే నీతని తెరువు వీడి యుండెదను. (అని 
యట్లానరించుచున్నది.) 


(పిమ్మట బ్రవేశించుచున్నాడు యధానిర్షిష్టుండగు రామభద్రుండు.) 
రామ: ఓయి వత్సా! నిక్కంబీ గాంగేయ కురంగం బవలోకించి జానకి దద్దయు సంతసించు. 


లక్ష్మణుండు: మాట మాత్రాన దేవికిం గడు వేడుక నడరించు నీదగు నీ యనుగ్రహంబే చామీకర కురంగ 
లాభంబుకంటు మిగుల బహులం బగు నమ్మదంబు సంధానింపగలదు. 


రామః (నిమిత్తం బభినయించి). ఓ వత్సా! సకల మునిజన మాన్యుండగు నగస్త్యుని యనుభావంబున నభిభూత 
వివిధ జంతు భవ భయంబగు నీ తపోవనంబున మధుకరికతో గూడ నుండిన జానకిం దలచి యభినవ (ప్రదేశం 
బగుటు నా మనంబు మిగుల శంకాకులం బగుచున్నది. 


లక్షు: ఓయార్యా! “(పేమ పశ్యతి భయా న్యపదేపి'” యను నయంబునం (బ్రేమాతిశయంబే తొలుత నాప్రజనంబు 
నందుం (బ్రమాదంబే చింతించుచున్నది. 


మధుకరిక: (సనిశ్వాసంబుగ) అన్ని విధంబుల నెటులైనం గథనీయంబే యీవృత్తాంతంబు. కావున నిప్పుడు 
వెలువడి వచించెదను. (అని వారిచెంతం జేరుచున్నది.) 


లక్షు: (మధుకరికం గాంచి మనంబున) ఏమిది! మధుకరిక విన్నంబోవు వదనంబున నొంటరియై యేతెంచు 
చున్నది! అన్ని విధంబులం దేవి యగు సీత కెద్దియో యత్యాహితంబు వొడమవలయు. 


మధుకరిక: మహారాజు విజయవంతుండు గావుత! 
రాముడు: ఓ మధుకరికా! జానకి యచ్చట నుండె? 


మధుకరిక: (సగద్గద స్వరంబుగ) ఓ దేవా! దేవర దేవతారాధనంబునకై పర్లశాలకుం జెంతనుండు తీగలయందు 
విరులం గోయుదు నని వెలువడియె. 


ఉన్మత్త రాఘవము 71 
లక్ష్షణుండు: దేవతారాధనంబునకై కుసుమంబు లవశ్యంబుగ నపచేయంబులే. 


రాముడు: (మనంబున) ఈమీద నేమో వచించునని నా యుల్లంబు దల్లడిల్లుచున్నది. ( ప్రకాశంబుగ) పిమ్మటం 
బిమ్మట... 


మధు: చక్కదనంబున మిక్కుటంబు లగు నలరు లియ్యెడ నుండునని జానకి కాననాంతరంబు సేరె. వెంటన 
నేవెదుక నదృష్ట్ర యయ్యె. 


రాముడు: హా! నియతిచే వంచితుండ నైతి. 


మ. చిరకాలానల దీప్ర లోహఫల కోత్‌క్షేపోద్దత స్నేహ ని 
ష్టురము ల్లగ్షతుష స్పులింగ విషమ స్ఫూర్తు ల్లడు న్మించుచు 
న్టరణీజాత యదృష్ట యయ్యె నను సంతాపాక్షరంబు, (ల్రుతిం 
జరి యంగంబుల నెల్ల గాలు నకటా! శూన్యుండ నైతిం గదా 11 
లక్ష్మ: హా! కష్టము! దైవవిధి యతి దారుణంబగు. 
ఉ. మాతృజనంబు దండ్రి నతిమాన్యుని సోదరులం బ్రభుత్వమున్‌ 
స్పీతసమృడ్డులై వెలయు వేశ్మములం దగు బంధు మిత్రులన్‌ 


వీతిగ బూది సంపదల వీడి యదృచ్చ నరణ్య సీమల 
న్యాతతనున్న మాకిపు డసహ్యపు దుఃఖ మిదేగుదెంచె హా! 12 


రాముడు: హా! జానకీ! 


ఉ. నన్నెడబాయ లేక కఠినస్టితి కోర్చి సమస్త సంపద 
ల్మన్నన నున్న వీడి యనుమాన మొకించుక లేక వెంట నే 
మన్నను మాన కిచ్చటకి నర్మిలి వచ్చితి వట్టి నీ వయో! 
సన్నమునైన తప్పెణుగ జాలక దాగుట యెట్లు లొప్పగున్‌! 13 
లక్ష్మ: (మనంబున) ఈ హిరణ్య హరిణం బార్యుం డవలోకించెనేని యెంతేని దుఃభితుండగు గావున దీనిం 
దేశాంతరంబున కనిచెదను. (అని మరలి) ఓ మధుకరికా! దీని నుటజంబునకుం గొనిపొమ్ము. నే నార్యుని సదేశంబున 
నివసించెద. 


మధు: (కనక మృగంబు సేకొని) 'యట్లు అని వెడలుచున్నది.) 


రాముడు: గీ. జీవితమునకు జీవమౌ చిగురుబోణి 
యనవసరమున దుర్షశ మునిగె నకట 
ఎల్ల వెలదుల సొంపుల కెల్ల యైన 
సీత నెచ్చట గాంచెద సేమ మలర? 
లక్ష్మ: ఇట్లు వగలం బొగులనేల? ఈ వనంబు లోనికిం జేరి యన్వేషించిన సీతం గాంతుము. 


14 


రాముడు: తనుతరభావుకంబులగు నా నయనంబుల కీమీద సీతావలోకన శర్మం బెట్టు? అట్రన న్వెదకుదము. 
మార్గంబు నిరూపింపుము. 


"లక్ష్మ: ఓ యార్యా! సికతావితతంబగు నిద్దేశంబున దేవిచరణ సరణి సువ్యక్తంబై కానంబడు. 
రాముడు: (విలోకించి) నిక్కంబిద్ది. జీవిత ప్రియయగు జానకి పద పదవి. ఇద్ది యుచితంబ. 


72 సాహితీ నీరాజనం 


గీ. అదియ యంగుళి పల్లవ న్యాసలక్ష్మీ 
యదియ చరణారు ణాంబుజయానకాంక 
మదియ పద పరిమాణమౌ నదియ చూడ 
నడల సొంపెటు లరిగెనో పుడమిపట్టి? 15 


(నిట్టూర్పు లిడి) 
గీ. పాలయలుక వేళ జెలిమికై మొక్కు. నాదు 
శిరమునం జారు కుసుమ ప్రకరముల గడు 
నర్చితము లగు హరిణ శాబాక్షీ పాద 
పద్మ ముద్రలు గనడు భవ్యవృత్తి 16 


(పాదపద్దతి దలచుచు నవలోకించి) 


క. కాటుకతో గలసిన క 
న్నీటిని బొందలుక కతన నిడుదగ నిడుచుం 
బాటలనమిత ముఖాంబుజ 
సూటిగ నాప్రాణదయిత సూపడు నిచటన్‌. 17 


(సమీపించి) ఓ (పీయసీ ప్రసన్న వగుము. 


గీ, విడుము కోపంబు దానిచే బొడము నెలను 
బోలు నెమ్మోము విమలత బొసగజేయు 
జోత లొనరించుచును నీదు సుభగ పాద 
లాక్షరస మాన శిరమున రాగి నగుదు. 18 


(ఇట్లని వెడలిన యడుగుల జాడం బ్రణమిల్లుచున్నాడు.) 


లక్ష్మ: (మనంబున) కష్టము! ఆర్యున కున్మాద దశ యేతెంచుచున్నది. ((ప్రకాశంబుగ) ఓ యార్యా! జానకి 
యెచ్చట నున్నదని శిరం బవనమించుచున్నావు? 


రాముడు: (లేచి స్టలపద్మినిం గాంచి) నిజరసపూర భారానమ్ర(మ్ర ప్రసూనయు, రసాతల గళిత సంసరన్మరంద 
రుర విహారాయాత మధు(వ్రత వితాన సంగతయు, నరుణారుణయు నగు స్థలకమలినిం గని మూఢుడ నయితి. 


లక్ష్మ: (మనంబున) ఆహా! ఎంత యాశ్చర్యము! అజ్ఞాన జ్ఞానంబులకు సంవళనంబగుచున్నది. అద్ది యుచితంబే. 


గీ. పలుకు గొన్నిటి గడు నసద్వచనములను 
బలుకు నార్యుడు గొని  సద్వచనములను 
విద విదలురెండు నుండు సీ వీరునందు 
నల్పదళ తరువందు ఛాయాతప గతి. 19 


రాః కానిమ్ము దీనిన యడిగెద. 


గీ. సీత యడుగుల యోలి ని శ్టేరై నిచట 
నా కొసంగుము నలిని! యో నలిననయన 
గాకపోయిన దత్సాదకమలము ద్ర 
నెచటికేగెను చూపు నా కిచటనుండి. 20 


ఉన్మత్త రాఘవము 73 


(వితళ్కించి) ఇది సమీర సమీరిత కమల వదన సూచన చేతం (బ్రేయసి పద పదవి నిచ్చటనుండి వెలువడిన 
దానిం దెలియ జేయుచున్నది. 


లక్ష్మ: దేవి చరణ సరణి యిచ్చోటునుండి సహకార వాటికం చేరె. 
(ఇరువురు చూతవాటికం జేరుచున్నారు.) 
లక్ష్మ: (మనంబున) ఆర్యునిమనం బన్యంబునందు సంధించుచున్నాను. ((ప్రకాశంబుగ) 


చం. కొనల లతాంతసంతతుల గొంచెము గొంచెముగా గదల్చుచుం 
దనరు మధువ్రతావళుల దా ననుయాతత నొందుచు న్వినూ 
తన మకరంద బిందువు లుదగగ్ర గుళుచ్చములన్‌ హరించుచు 
న్హనత దలిర్ప చందన నగప్రభవం బనిలంబు వీచెడున్‌. 21 


రాముడు: ఓ విరహి జన దవదహన పవమాన! 


గీ. జగములకు బ్రాణమని నిన్ను జనులు మిగుల 
మినుకుటరయ నితాంతంబు మిథ్య గాదె 
జగమున నొకండ నగు నాకు జాతవైరు 
డవయి ప్రాణంబుల హరించుట గనబడెడు. 22 


గీ. విరియు దిరిసెన పూవలె మురువు సీత 
యంగకము లంటితేని యో యనిల! యిపుడు 
నన్ను మన్ననచే నంటి చెన్నుమీర 
నట్టుగాకున్న దవ్వుగ నరుగు పొమ్ము. 23 


(ఆలోచించి) కానిమ్ము (పేయసినే యడిగెద. 


కం. ఓ యనిల! నీవు వనమున 
బాయక తిరుగుదువు గాన బరిమృష్ట్ర రస 
చా సాయ శుభలక్షణాస్పద 
కాయజు మాయ యగు సీత గంటినె చెపుమా. 24 


ఓ చందనపవనా! సహజ సౌరభ్య భవ్యంబగు (ప్రేయసీవదన మారుతంబునం బరిభూతుండ వగుట దద్విరోధంబ 
మనంబున సంధించుచు నూరక మరలిపోతివా? (పార్శ్యదేశం బవలోకించి) 


గీ. మహిత మాకంద సుమ గళ న్మాకరంద 
రసరురంబుల నీ మధు వ్రతములెల్ల 
మజ్జ్ఞనంబుల నొనరించి మాని మాన 
హృతికి మాన్మథ మంత్రంబు లెలమి జదువు. 25 


అనవరత విహితమధురస నిషేవణ సముత్కటంబు లగు నీ (భ్రమరంబుల వ్యాహారం బెట్టి ప్రమాణంబు? గావునం 
జ్రేయసి వీటి ననుయోగింపదగదు. (అని కొన్ని యడుగులు నడచి వీనులొగ్గి) ఓయి వత్స వత్సా! 


గీ. చూత తరువేది యందును జూడు సీత 
కిసలయ నిలీనయై యిప్పుడు భిన్నమైన 
నా మనం బెద్దియో కల నాదమమర 
బలుకు చలరించు చున ్నది భవ్యవృత్తి. 26 


74 సాహితీ నీరాజనం 
లక్ష్మ: (మనంబున) నిక్కం బార్యుండు కోకిలాలాపం బాలించి సంభ్రాంతుండగు. 
రాముడు: ఓయీ! (పేయసియాలాపంబువలె నాలింపబడు కావున బ్రార్హించెద. 


గీ. జీవనౌషధి యెల్లెడ జేతమునకు 
నంబకంబుల కమృత వర్యంజనంబు 
స్మరజ సంజ్వర హరణ రసాయనంబు 
గానుపింపుము నీదు నాకారము సఖి. 27 


(నిముస మాత్రం బూరకుండి) ఓ జానకీ! యెందు కూర కుంచున్నావు? 


గీ. సత్వరంబున నేతెంచి సరస కనక 
బిస లసద్భుజవల్లుల బిగువు మీట 
గట్టి మత్కంధరములేద కరనలముల 
వెనుక నేతెంచి మూయుము కనుల నన్ను. 28 


(అని కన్నులు మూసికొని యుంచున్నాడు.) 
లక్ష్మ: హా! కష్టంబు! ప్రతిక్రియానర్హంబగు దాని యెడ నేమిసేయుదము. 
రాముడు: ఓ (ప్రేయసీ! యెందుకు దడ వొనరించుచున్నావు? ఈ రెంటిలో నీ కభిమతంబగు దాని సలుపుము. 
లక్ష్మ: ఓ యార్యా! యీ వినబడునది కోకిలాలాపంబు గదా? యిచ్చట జానకి పలుకదు. 


రాముడు: (నయనంబుల నున్మీలించి వెండియుం జెవియొగ్గి ఓయి వత్సా! యౌను నీవు లెస్సగం బరికించితివి. 
ఆ కలరవంబే నాకు వీణా నిక్వాణంబు విన్నవానికి బటహ నిధ్వానంబు కరణి గఠోరం బగుచున్నది. 


లక్ష్మ: ((ప్రదేశాంతరంబునందు జూపించు చున్నాడు.) 


రాముడు: (విలోకించి ససంభ్రయంబుగ) ఓయి వత్సా! కొందు తస్కరులు (ప్రేయసి యాభరణంబు లెల్లం 
జేకొని శిరంబునం దాల్చి భుజంబులం బైకెత్తి నాతో గూడ సంగరం బొనరింప నెదుట నిర్భయంబుగ నుంచున్నారు. 
చూడుము! 


క. కొందణు సితమణి సరముల 
గొందటు వరపద్మరాగ కోమలసరము 
ల్లొందలు నా ప్రాణప్రియ 
సుందర భూషలను దాల్చి శోభిల్లుదురౌ. 29 


లక్ష్మ: హా! యెంతకష్ట్రము! వెండియు నార్యుని కున్మా దంబు పొడముచున్నది. 


రాముడు: ఓ యోచోరులారా! యుండుడు యుండుడు. నా యెదుట యెచ్చటికి వెళ్ల గలరు? ఇయ్యెడన చాపం 
బారోపించి యొక్కండగు చండ కాండంబున మిమ్ముల నందజుం బడ(వ్రేయుదును. (అని సాటోపంబుగం దిరిగి 
కార్ముకంబు సంహిత మౌర్వీకం బొనరించు చున్నాడు.) 


లక్ష్మ: ఓ యార్యా! యెక్కిడిన సింగాణిం బట్టి యత్యార్భటిం జాలు చాలు. 


రాముడు: ఓ వత్సా! విడు విడుము. రోపం బారోపించెద. ఈ తెక్కలికాండ్రంద ణీచ్చట నబీరం బమర గదలక 
"" ంచున్నారు. (అని తరకసంబు వాతం బెడిదంబగు కోలం బెటుక దలచు చున్నాడు) 


ఉన్మత్త రాఘవము 75 


లక్ష్మ; కం. తూణము వెడలిన బాణము 
ప్రాణ వినిర్యాణమ యగు బరులకు నెల్లన్‌ 
స్టాణుసమ మహిమ గావున 
బాణము సంధించు టిపుడు ఫలరహిత మగున్‌. 30 


కావున నార్యుండు శరసం ధానోద్యమంబు వీడి యాలోచింప వలయు. తస్కరు లిచ్చట లేరు. 
రాముడు: (వితర్కించి) ఆహా! నా మతి విపర్యయంబు! అద్ది యుచితంబ. 


సీ. ఆశోణ మిదశోకహోరి పల్లవపాళి గాని యా పద్మరాగాళి గాదు 
లలితనిర్గుండి కోరక రాజులివి గాని తరళ మౌక్తిక దామతతులు గావు 
శబల రుగ్భాసుర 'స్తబకంబు లివి గాని నవమణీ కృత భూషణములు గావు 
వికచ చంపక పుష్ప-వితతియ యిది గాని చామీకర కలాప చయము గాదు 


గీ. పీవర విశాల శాఖానిపీత గగన 
ములగు నియ్యని యయ్యాయి భూరుహములు 
గాని యుపరి ప్రసారిత కరులు తత్ర 
సాధనాలంకృతు లగు తస్కరులు గారు. 31 


లక్ష: ఇక్కడనుండి వెడలి మంజుళంబులగు నీ వల్లికా నికుంజంబుల నన్వేషింతము. 


రాముడు: అట్ల. (యని కొన్ని యడుగులు వెడలి యచట నిలిచి యవలోకించి సహర్షంబుగ) ఓ వత్సా! జానకి 
లోచనగోచర యయ్యె 


గీ. పీవర పయోధ రాన పింగళాంగి 
యిదియ జానకి చూడుమీ వెలమి యమర 
గర వలనముల బిలచుచు గర్ల రసము 
లైన పలుకుల నుల్లము హాయి నింపు. 32 


లక్ష్మ: ఆహా! యిప్పటికియు నున్మాదంబు దొలగదు. 


రాముడు: ఓ జానకీ! నీవింత తణీ యెచ్చట నుంటివి? (జాను నొగ్గి) ఏమనుచున్నావు? “ఆర్య పుత్రుని 
యర్మిలిం బరికింప నొకానొకండగు నీరంబున దాగితి” నని. 


లక్ష్మ: ఓ యార్యా! జానకి యెచ్చో నున్నది? 
రాముడు: (అనాస్త్ర నాలింపక) 
సీ, నీదు పల్కుల తీరు నాదు వీనుల కగు నమృతధారా సేక హర్ష తృప్తి 
నీదు మేనంటుట నాదు నెమ్మెయికగు జందన ఘనసార సారచర్చ 


నీదు ముద్దుల మోము నాదు కన్నుల కగు శారద రాకా శశాంకమూర్తి 
నీదు క్రాల్యూవులు నాదు చూడ్కులకగు గర్ఫూర ఘటికాళి ఘటిత సుఖము 


గీ. నీదు మెయిదీగె మెటుగులు నాదు కనుల 
సాధు మాధవ కౌముదీ సారమహిను 
మన్మనఃప్రాణ నాడియో మహి తనూజ 
నీవు గన్పడకున్నను నే నెటుందు? 33 


76 సాహితీ నీరాజనం 
లక్ష్మ: ఓ యార్యా! జానకి యెచ్చటున్నది? 
రాముడు: ఓ వత్సా! యిదిగో జానకి. యెదుటనే యుండెను. (అని పౌరన్యంబగు వస్తువు డగ్గిరి యవలో కించి) 


గీ, నవపృథుల మంజరీ భరానమ్రమూర్తి 
మంద మరుదీరణాలోల మంజు కిసల 
సకల మధు రస సేవన జనిత మదవి 
వశ భసల కలకల రుత వల్లిక యిది, 34 


(వెండియు విలోకించి) ఓయి వత్సా! జానకి యీ వల్లికయందే కుసుమంబుల నపచయించెనని తలంచెద. అద్ది 
యుక్తంబే. 
గీ. సీత యీతీవ పూపుల సేకరించి 
యుండు నందు కవృంతంబు లూన రుచులు 
తలిరుటాకుల తునియల నలరుచుండు 
నచ్చటచ్చట జూడుమా యవనియందు. 35 


లక్ష్య: ఆర్య! యౌ ని ది యట్టుల. దేవి చరణ సరణియు నవ్యవహితయై యీ తీవం జేరె, 
రాముడు: ఓయీ! యీ మీద నే దిక్కునకు వెడలెనోచూడు. 


లక్ష్మ: అట్ల. (యని లతల నంతటం (గ్రుమ్మరుచు మణిమయంబగువలయం బవలోకించి మనమున) ఇది, దేవి 
కరంబు వలనం దొలంగినది. ఆర్యుని మనో వినోదంబుకై సమయంబునం గానుపింతును. (అని చేకొని చేలాంచలం 
బునం గప్పుచున్నాడు. సమీపించి ప్రకాశంబుగ) ఓ యార్యా! యీ మీద నెచ్చటం దేవి పద పదవి గానంబడదు. 
ఇక నేమన ్న గాననంబున సంచరించునొకానొకం డగు మృగంబు పద పద్దతి యిచ్చటనే పాడమి చూడంబడు. 


రాముడు: అయ్యో! నిరాశులమైతిమి గదా, యిక నేమున్నది. ఓ (ప్రేయసి జానకీ! 


కం. వాలుగల బోలు కనులవి 
నీలోర్మి మదలకములను నియత [్రీ బిం 
బాలోహి తాధరంబున 
మేలగు నీ మోము గనెడు మేలెన్నటికో! 36 


(అంతట నవలోకించి) ఓయి వత్సా! మామకీన చేతో జీవాతువగు జానకి వస్తు వొక్కింతయు గానంబడదు 
గదా! 


లక్షు: ఓ యార్యా! దేవి కరమూల గళితంబగు మణివలయం బిద్ది యవధరింపుము. (అని యొసంగు చున్నాడు.) 
రాముడు: (చేకొని సహర్షంబుగ) 
గీ. వలయ మిది నా మనంబున నలరు తీవ 
వేదన నలతి జేసెడు బెక్కుతజికి 


జీవితప్రియ పాణిరాజీవ గళిత 
మైన యిది యెట్టులో నా కధీనమయ్యె 37 


(అక్కునం జేర్చుచు.) 


ఉన్మత్త రాఘవము 77 


చం. ప్రియ మిది తొల్లి రాగభర లీన మనీష వయస్య సేయుని 
రయ పరిరంభణంబుల బదంబుల సల్పెదు నాదు కుత్తుక 
గ్రయవ దనంగ తాప భరరాహితికే నధరంబు (గోలగా 
జెయి విదలింప మంజుతర శింజిత పుంజము లీనె దద్దయున్‌. 38 


(నిట్టూర్పుల బెట్టిదంబుగ విగుడించి) ఓయి వత్సా! జానకి నెక్కడ గాంతుము ఏ యే నికుంజంబుల 
నన్వేషింతుము అకటా! యెన్నివిధంబుల నిరాశుల మయితిమి? 


గీ. నాదుకన్నుల కమృతాంజన ప్రభావ 
మైన జానకి గానక నడరు నాకు 
నకట దిశలెల్ల గన్చడు నసురపుర ద 
హన హర దృగర్చి వితతుల నలరునట్లు. 39 


లక్ష్మ: ఆహా! యెంత కష్టము! ఆర్యున కిట్టి దురవస్ట (ప్రాపించె. 

రాముడు: ఇచ్చట నెందుకుందుము? వత్సా! గృహంబున కరుగుదము. 

లక్ష్మ: గృహం బెక్కడ? 

రాముడు: ఏమి యట్లంటివి? 

లక్ష్మ: అరణ్యమం దుంటిమి గదా! 

రాముడు: వత్స! యెందు కిట్టి వనసీమ కేతెంచితిమి? 

లక్ష్మ: ఆర్య! గురునానతిని దలంపు. 

రాముడు: గురువెవ్వ డెట్టిడు గుదురుగ దెల్పుము, 

లక్ష్మ: దశరథేశ్వరుడు యుధాజిదనుజ వశవర్తి 

రాముడు: ఎందరు వనమున కేతెంచిరో? 

లక్ష్మ: మువ్వురు. 

రాముడుః అట్టివారోయి యెవరు? 

లక్ష్మ: ఆర్యుండు నేను నా యార్యోపమానయౌ జనకాస్వయాబ్ది శశాంకరేఖ యైన నీతయు. 

రాముడు: సీత మదాత్మ జీవ నాడి యెక్కడ నను విడనాడి యుండు? 

లక్ష్మ: నియతి నిచట నధీదృగ్విషయత నుందె. 

రాముడు: అకట యటులైన నే నెటు లాత్మ దాల్తు. 40 
(నేపథ్యంబున) ఓయి వత్సా! భయంపడకుము. భయంపడకుము. 


లక్ష్మ: (శోత్రంబు సంధించి సప్రమోదంబుగ గాంచి) ఓ యార్యా! చుళుకీ కృత సరిత్కాంతుండును భగవంతుం 
డగు మునిశిఖామణి మధురికా యుక్త యగు జానకి నాశ్వాసించుచు నిక్కడకే యభిముఖుండై యేతెంచు చున్నాడు. 


78 సాహితీ నీరాజనం 
(పిమ్మటం (బ్రవేశించుచున్నాడు యథా నిర్షిష్టుం డగు కుంభసంభవుండు. ) 


కుంభ: ఓ వత్స! జానకీ! బెగడొందక్తు బెగడొందకు! వత్స! రామభద్రుడు సౌమిత్రియు నిచట నిన్నన్వేష్వించుచు 
న్నారు. 


సీత: రామభద్రుంగని యప(త్రప నటింప జేయుచున్నది (మనంబున) వీరెట్టులో దిశ లెల్లం జరించీరి. ఆహా! 
నా భాగధేయంబు! 


రాముడు: (సమీపించి) భగవన్‌! మునిచంద్ర నమస్కరించెద. 
అగస్త్యుందు: ఓ వత్సా! చిరంచీవి వగుము. 

సీత: ఆర్యపుత్రుండు విజయంబు నొందుగావుత! 

మధుకరికః; మహారాజు విజయంబు నొందు గాత! 


రాముడు: (సీతం గని) వత్స! సౌమిత్రి! యనవసరంబున నంబరంబునం బొడము సుధాసారం బగుచున్నది 
జానకీ విలోకనంబు. 


లక్ష్మ: ఓ యార్యా! యిది యిట్టుల. 
రాముడు: (అగస్త్యునిం గని) ఓ భగవంతుడా! యీ లతా మంటపంబున ముహూర్త మాత్రం బాసన పరిగ్రహం 
బను([గ్రహింపబడుత! 


(అట్టని యందురు నుపవేశించు చున్నారు) 
లక్ష్మ: ఓ భగవానా! జానకి యెట్లు (గహింపబడె? 
అ: వినబడు గాక! 
రాముడు: ఓ భగవంతా! జాగరూకులమై యుంటిమి. 
అ; తొల్లి యీ వనంబున సకల తాపస కులోత్తంసుం డగు దూర్వాసుండు కతిపయ వాసరంబులం దపం బొనరించె. 
మధు: సులభక్రోధుండు గదా యౌ తాపన కేసరి. 
రాముడు: పదంపడి 


అః అయ్యవసరంబున నయ్యయ్యా శ్రమంబులయందతి తీవ్రంబగు తపంబున భయంపడి బలభేదనుండు పనుప 
నేతెంచి యచ్చటచ్చట సంచరించు వచ్చర మచ్చెకంటులలో హరిణి యనునది యొకరిత తపోవనంబులోని కరిగి 
కుసుమంబుల నపచయించె. 


రోముడు: అయ్యయో! గొప్పపారబాటు. పిమ్మట పిమ్మట? 


అ: అనంతరం బీ దూర్వాసుండు మజ్జనంబునకు వేడలుచుం దానింగని “యోసి హారిణీ! యాస్మాకీన దేవతారాధన 
సమర్హంబులగు కుసుమ బర్హంబులం గోసితివిగానం దావకనామ సదృశంబగు నాకారంబు నొందు” మని శపియించె. 
మణీయుం దత్‌ క్షణంబ యీ వనంబు పరిహరించి యంతర్జితుండయ్యె. 


మధుః ఆహా! శాపావసానం బతి నిష్టురంబు. 


ఉన్మత్త రాఘవము 79 
లక్ష్మ: దీనికా శాపవిమోచనం బెట్టయ్యె? 


అః ఆ సురవరారోహ లందజు హరిణియగు నా హరిణిం జేకొని యస్మదంతికంబున కేతెంచ యతిమాత్ర 
కరుణంబుగ నాక్రందించుచు నన్నుం (బ్రార్లింప నే గరుణామయ హృదయుండనై దూర్వాముష్టి నభిమంత్రించి 
యిచ్చితి. అయ్యవసరంబున దీనికిం బ్రకృతి ప్రాప్తం బయ్యె. 


రాముడు: ఇది యేమి యాశృర్యము! 


గీ. కాటు చిచ్చులు సెలరేగి కాల్పగ గడు 
జెడిన కానల కలిమికి జెలిమి మీర 
నెల్లజగములకును లగ్గు లేర్పరించు 
మబ్బులకు నిది సాజమౌ మదిదలంప. 41 


లక్ష్మ: ఈ శాపంబే యిష్పటికియు ననుసరించుచు నజ్ఞానంబున నా వనంబునం గునుమంబులం గోయు దేవి 
జానకియు నావేశించె. 
రాముడు: (సాశ్చర్యంబుగ) ఈ (ప్రేయసి యింతతణీయు హరిణియై యుండెనా! 
మధు: (మనంబున) మా యజా(గతవలన రామభద్రునకు నెంత మనోవేదన సంభవిల్లై! 
అః నే నస్మదాశ్రమంబున నసహాయయై యిటులటుల దాటులిడుచు నివసించు నీ యదృష్ట పూర్వయగు హిరిణిని 
సమాధి దృష్టిం జూచి జానకింగా నిశ్చయించి యప్పు డాశాపంబునం దొలగించి భపదభ్యాశంబునకుం దెబ్బితి. 
రాముడు: క. పర దుఃఖంబుల నణచుట 
పరులకు నుపకారకారి భవ్యాత్మతయున్‌ 
గరుణయు దాక్షిణ్యంబును 
వరమతులకు సహజ గుణము వరద మునీంద్రా. 42 
అః వత్స! యీ జానకి తోడ సౌమిత్రి తోడను గూడి చిరతర దిష్టం బిష్టంబు లనుభవించుచు శిష్టస్తుత చరితుండవై 
శిపివిష్ట మహిమంబున నీవిష్టపం బెల్ల నేలుచు వర్ణిల్లుము. ఇంతియ కాదు. 
గీ. కఠిన కలుషాంధ తమసంబు గసిమసగుచు 
విశదశారదకౌముది విభవపూర్తి 
రామభద్ర భవత్క్‌ర్తిరమ్యమూర్తి 
బ్రహ్మ సబ్రహ్మచారియై పరగు గాత! 43 
రాముడు: మాహత్తమం బను(గహంబు. 
అః నీకుం దిరిగి యేమి మేలొనరింతు? 
రాముడు: ఇంతకంటు నితరంబగు భవకం బెద్ది గలదు? 
అః అమున నీభరత వాక్యంబగు గావుత! 
ఉ. వాసవు సమ త్రిన్‌ సలిలవాహము లర్దదనేహసంగతి 
న్యాసిలు వృ నవని భాస్వర సస్య సమృద్ది సేయుతం 
గాసరవృత్తి ంసృతి యగాధ సముద్రమునన్‌ మునుంగు దు 
ర్వాసను లైనవారి కగు బండిత సంగతి నౌక లక్ష్మీయై. 44 
(ఇట్లని యందరు వెడలిరి.) 
ఇది (శ్రీ కోరాడ రామచంద్ర కృతిచే నాంధ్ర భాషా గ్రథితంబును 
భాస్కరపండిత ప్రణీతంబగు నున్మత్త రాఘవం బను (బేక్షణికంబు. 


